సజేకం-చ్రవర్తి పటం: ఆత్రేయ, 


 ౭జబిత్తూరు అదంంవనాయుడు, రాధొక్పృష్ణ 


ఆరుద్ర 


న అజా టుం ౭ వెంకటేశ్వర ఎంటర్‌స్రైజల్‌ంజు) 


కథా సంగ్రహము 


లక్ష్మి ఒక పల్లెటూరి అమ్మాయి. ఆమెకో పెంపుడుకుక్క- వుంది. 
దాని పేరు రాము. రాము లక్ష్మికి తోడు-నీడ_ఆ పల్లెలోనే వుంటున్న ఒక 
జమీందారిణి పార్వతమ్మ లక్ష్మిని చూసింది.తనకు కోడలై తే బాగుంటుందని 
నిర్ణయించుకుని, పట్నంలో వుంటున్న కొడుకు రాజాని పిలిపించింది. అన్ని 
విషయాలూ చెప్పింది. అప్పుడే పెళ్ళి-ఆ బాధ్యతలు నె తినేసకోనటం 
ఇష్టంలేదన్నాడు. తల్లి మాటను కాదనకుండా ఆ పర్లెలోనే నాలుగు రోజుల 
పాటు వుంటానని మాటిచ్చాడు రాజా. 

అలా వుంటుండగా రాజా ఒకసారి లక్ష్మిని చూస్తాడు. ఇదరి మన 
సులు కలిసాయి. తల్లితో లక్ష్మిని గురించి చెప్పాడు. ఆమె సంతోషించింది 
రాజా, లక్ష్మీల వివాహం జరిపించింది. 


లక్ష్మి రాజాతో కలిసి పట్నం కాపురానికి బయలు దేరిండి. రామూ 
కూడా మూటా ముల్లై సర్దుకుని బయలు 'దేరబోయింది. రాజాకు రాము 
అంటే ఇష్టంలేదు. కనుక తండ్రిని జాగ్రతగా చూసుకోమని లక్ష్మి 
రామూని బతిమాలింది రామూ వెళ్ళిపోయింది. 

పట్నంలో రాజా లక్ష్మీకి అన్ని విషయాలు చెప్పి, బాద్యతల్ని 
ఆమెకు అప్పగించాడు. రాజాకు ప్రాణమైన రోజిని ఆమెకు పరిచయం 
చేసాడు. 

రాజా మధుర గాయకుడు. అతనికో (టూపు పుంది. ఆ (ట్రూపులో 
ఉష అని ఒక అమ్మాయి, శేషు, మధు, గిరి అని ముగ్గురు |తిమూర్తులు 
వున్నారు. ఈ త్రిమూర్తులు రాజాతో కూడా, ఇంట్లోనే వుంటూ (ప్రోగ్రాం 
విషయాలు, డబ్బు విషయాలు చూసుకుంటూ వుంటారు. వీళ్ళందరికీ రాశా 
లక్ష్మిని పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేదు. సంసారాన్ని సరిదిద్దుకునే 
విషయంలో లక్ష్మికి, త్రిమూర్తులకు చిన్న చిన్న మనస్పర్దలు వచ్చాయి. 
దానికి తోడు రాము, లక్ష్మిని చూడాలని పట్నం రావడం , లక్ష్మీకి 
సహాయం చేయబోయి లక్ష్మి కాపురంలో కలతలు తెచ్చింది. రాజా లక్ష్మి 
విడిపోవలసి వచ్చింది. 

మిగతాకథ వెండితెరపై చూడండి 


పాటలు 
పాట 1 రచన : ఆత్రేయ 


పాడినవారు : పి. సుశీల, యన్‌. పి బాలసు_బహ్మాణ్యం 


రాజా : కుదూన్‌ రోజీవో రోజీ _ నా సహవాసి - నువ్వేనే నా ప్రేయసి 
నా పాట నీవై _ నీ ఆట నేనై - ఉందాము నా ఊర్వశీ. 

ఉస హాయ్‌ రోజీ _ హో రోజీ. నా సహవాసి 
సెబుతున్నా నా మనసు విడిచీ _ నా పాట తానై _ తన ఆటి నేనై 
వుందామే నా (పేమ సాక్షి ॥రోజీవో రోజీ॥ 


ఉష ; నునసు నీరైంది నిను చూడగానే_మంచు ముద్దయింది నువ్వెళ్ల గానే 


నా వగలు సెగఠె న నాడు _ నువు కరిగిపోతావు చూడు 
రాజా : మంచును కానే బుల్లెమ్మా కఏగెందుకు 


రెండో మనసే లేడే చిన 


ఉష 2 ఆ. 


నమ్మా ఇచ్చెందుకు, 

రాజా ; ఉన్నడి ఒక్క.కె అమ్మమ్మ ఇచ్చేశాను 
ఈ పాటకు ఈ ఆటకు రోజీ ॥రోజీ వో రోజీ॥ 

ఉష ;వయసు పూదోట పూచింది నాకే_-సొగసు పురి విప్పి ఆడింది నీకై 
నా వలపు పూ తేనె తాగి _ నీ వయసు అడాలి రేగి _ 

రాజా : వలపే తెలియదు బుల్లెమ్మా తాగెందుకు 
ఇంకొ వయస్సున్నాది బుజ్జమ్మా ఆగెందుకు 

ఉష ; ఆ 

రాజా : లేదులే తొందరా అమ్మమ్మ నేనే దొరికా నీ ఆటకు పిల్లాటకు 
రోజీ ఇరోజీ వో రోజీ॥ 


పాల 


రాజా: 


లక్ష్మి 


రాజొ : 5 


లక్ష్మి 


రాజా; 


గ్‌ 


రచన - ఆక్రేయ 
పాడినవారు : పి. సుశీల, యన్‌. పి. బాలసుబ్రహ్మణ్యం 
కాకాకా కాకాకా... కాకా పడతా అమ్మాయి 


కోకే పెడతా పాపాయి... కౌళ్ళకాడ కుచ్చిళ లే 


ఆడుకుంటా సెలవియ్యి- 


:కొకా పట అబ్బాయి. తోకే తక్కువ బుజ్జాయి 
& క్‌ 


కాళకు ఒతం పడావంపే. చేళచెంపన పడతాయి 
౧ ద a3 ౧ 

కాకాకా నీకూ నాకకూకా 
కౌగిట్లో నన్ను కశైయ్యవే- కాకుంటే కౌ 


ఆన్‌ 

లే 

_పేమించి నిన్ను పెళ్లా డే. లేకుంటే తీటయి 
నువ్వు ఏంచేసినా నాకు బాగుంటదే 


సి తొక్కెయ్య పే 
నా తరి మెయ్య వే 


; తొక్యానంజే నాకాలే నొప్పే స్తనం తిట్టానంపే నానోరే చెడ్డవుతది 
కౌగిలొక్కాయే చూస్తే వీలగు చున్నది. అది 
పెళ్లి కి ముందే కోరుకుంటే ఆల్లరవుతది. 


నీవెంట వస్తే వద్దంటి? ఎ. నావెంట రమ్మంపే సద్దంటవి 

ఏ సదూలేక ఏముంబది ? ముద్దయిన కా స్తంక్‌ సద్దవుతది 
ద 

నువ్వు ఏంచేసినా నాకు ముద్దవుతది 


సీవెంటొ సే నాపేరే తట్టపుతది.. 
నా వెంటొ సేయీ వూరే కతే సది 
యబ 


శ్ర డేపదుకొ సది ॥కాకాకా॥ 
లా ~ wh 4 


పాట 3 రచన ; అ్యత్రేయ 


పాడినవారు : పి. సుశీల, యన్‌, పి. చాల స్కుబహ్మణ్యం. 


పల్ల వి: అమ్మలాలో లాలమ్మలాలో _ ముద్దబంతి పూచింది పల్లేలోన 
ముద్దులెన్నా దాచింది కిశళ్ళలోన_ ఒక్క్‌యే పాటుందిగురజెలోన. అది 
ఒకళ్టాడిశే చెందుతుంది జన్మలోన ॥అమ్మలాలో॥ 

చరణం:నీ గుండెకే నేను చప్పుడై తిని . నీ గూటిలో నేను గువ్వనై తిని 
నీ తోడు లేకుండా ఎప్పుడుంటిని వ 

రాజా: ఆరెహా6 అడుగున అడుగే సే సీని _ అడుగక మనసే ఇస్రీని _ 


లక్ష్మి నువే స్వుసచ్చి నిన్నేమెచ్చి _ పల్లెదాన్ని = పిల్ల దాన్ని 
వ్‌ జ ల్లెలాంటి మంచిదాన్ని 
చ సకంటి చేనుకుంటి ఇల్లాలిని ॥ అమ్మలాలో॥ 


రాజా: నీ బుగ్గ రంగంతా సందెకి స్‌ నీ ఒంటి పొంగంతా పూలకి స్తేవి* 
నా కోసం నీచేమీ తీసుకొ 'స్తేఏి “= 

లక్షి: ఆరెహా (పాయం నీకే ఇ సీని - (ప్రాణం నీలో దా సిని _ 
ఇన్నాళ్ళయినా ఇవ్వలేనిది _ నిన్ను నురచి - నన్ను మరచి . 
నిన్నునీవు చూసుకుని _ 
లాలిపొట పాడుకునే ఉచ్యూలను ॥అమ్మలాలో॥ 


పాట 4 రభన : ఆర్ముద 


డినవారు : పి. సుశీల, యన్‌.పి. జాలసుబహ్మణ్యఆ 


అతడు: కురిసే చిరు జల్లులో మురిసే యీ జంటకూ 
ఎదలో అనందమూ.. ఎంతో ఏకాంతమూ 

ఆమె, కురిసే చిరు జల్లులో. మురిసే యీ జంటకూ 
ఎదలో ఆనందమూ ఎంతో ఏకాంతమూ 


6 


అతడు: కలుసుకున్న తరుణములోన_ వలపుకన్న కలిమేలేదు, 
ఆమె : కరిగిపోయే కౌగిలికన్న_ కోరదగిన వరమే లేదు. 
అతడు : కన్నుల గిన్నెల వెన్నెలనింపి. 

ఆమె : పెదవుల మధువుల మధురిమలొంపి.- 

అతడు; కిల కిల కేరింతలే ఎంతో సంతోషమే. 

అమె : ఎంతో సంతోషమే. ॥కురిసేళ 
అతడు: మసక మసక చీకటిలోన.. మమత కన్న వెలు తురులేదు 
ఆమె : హాయిగొలిపె గుస గుస కన్న. తీయనై న గానములేదు 
అతడు నవ్వుల పువ్వుల పుప్పొడిరేగి. 

ఆమె : చల్లని చల్లని సవ్వడి సాగి_ 

అతడు: ఒళ్‌గే అనురాగమే... చెరగని వై వై భోగము 


ఆమె ; చెరగని పె భోగమే ఇకురిసే॥ 
పాట :5 రచన : ఆర్ముద 
పాడినవారు : పి. సుశీల 

ఉషః : పృచ్చుకున్నది వెచ్చగున్నది-నచ్చినోడా _ హే హే హే 


మనసు పిచ్చి గున్నది _ 
చరణం:పృచ్చ పువ్వులాంటి వెన్నెల . విచ్చుకున్నది _ 

ఇచ్చుకున్న వలపేమో _ గుచ్చుకున్న ది 

తెచ్చుకున్న ఆవేశం శేలిపోతదా .... ? 

ముచ్చటైన మన సరసం మొదటికొ స్పదా....? ఇపుచ్చుకొన్న ది॥ 
చరణం:హా హా హా _ నమ్మలేని కై పేదో కమ్ముకున్నది 

నా నిండు గుండె నిన్నెమో నమ్ముకున్నది 

వచ్చి చేర వన్నె చూసి మెచ్చనంటవా ... ? 

వలపు బిచ్చమడిగినా ఇవ్వనంటావా ... ? ॥పుచ్చుకొన్నది॥ 


న 


తారాగణం 


జయనుధ, చంద్రమోహన్‌, సంగీత, నిర్మల, 
పండరీబాయి, గిరిబాబు మరియు రామూ, రోజీ (కుక్కలు), 
=౦- ఇంకా ...... 
'వసాద్‌ బాబు, లక్ష్మీకాంత్‌, విఠల్‌ప్రసాద్‌, డా॥ గోపాలకృష్ణ, బాలీ? 
ధమ్‌, జి. ఎన్‌. స్వామి, శేషాద్రి, విజయసింగ్‌, సునీత. 


సాంకేతిక భర్గం 


స్క్రీన్‌ ప్లే జంధ్యాల, మారా, ఘంటసాల చిరంజీవి 
మాటలు _ పాటలు జంధ్యాల - అ్మత్రేయ, ఆర్ముద 
సంగీతం చక్రవర్తి 
ఆర్ట్‌ = డాన్స్‌ అంగముత్తు _ విమల 
డై రెక్టర్‌ ఆఫ్‌ ఫోట్యోగఫీ వి. రామమూ ర్తి (3.1.0..) 
ఎడిటింగ్‌ ఎం, జి. బాలురావు 
ఫైట్స్‌ ఎం. ఎన్‌, దాన్‌ 
(ప్రొడక్షన్‌ గణేశ్‌, సుందరరాజన్‌ 
ొపెసింగ్‌ జెమిని కలర్‌ లేబరేటరీ 
నిర్మాణ నిర్వహణ ఎం. ఏ. మారియప్పన్‌ 
సహాయ దర్శకుడు లక్ష్మణరావు & టి. విజయసింగం 
అసోసియేట్‌ ఘంటసాల చిరంజీవి 
(పైన్‌ పల్లి సిటీ లక్ష్మీ పల్లి సిటీన్‌ 


రిలీజ్‌ : లక్ష్మీ ఫిలింస్‌ 


లీ వద్యనాభ్యవింటింగ్‌ వర్కు, ఎిజయవాడ-3 


